| గాపాతుత్త్య గంగ్రాం సనాని 


స్వాతంత్య సంగ్రామ సేనాని 
పండిత శ్రీరామశర్మ ఆచార్య 


బిందీ మూలం: 


ప్రచురణ: 
గాయత్రీ శక్తిపీఠం, నారాకోడూరు 
గుంటూరు జిల్లా- 522 212 
ఫోన్‌: 0863-534440 


స్వా సంగ్రామ సేనాని 
పండిత శ్రీరామశర్మ ఆచార్య 


స్వతంత్ర సంగ్రామ సేనాని, జాతీయ మహాత్ముడు 
పండిత శ్రీరామశర్మ ఆచార్య ఉరఫ్‌ శ్రీరామ మత్త్‌ (వారు 
రాజకీయాలలో ఈ పేరున పిలవబడుతూ వుండేవారు), ఆగ్రా 
జిల్లాలో ఆవల్‌ఖేడా అనే గ్రామములో 1911సం॥ నందు ఒక 
బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆవల్‌ఖేడా గ్రామము ఆగ్రా 
జిల్లాలో స్వతంత్ర సంగ్రామమునకు ప్రముఖ స్థానముగా వుండేది. 
వారి కుటుంబము ఆ ప్రాంతమునందు ప్రసిద్ధి చెందిన పురోహిత 
బ్రాహ్మణ వంశమునకు సంబంధించినది. కాని బాలుడైన శ్రీరామ్‌ 
ప్రారంభము నుండియే ఈ కులసంబంధమైన అహంకారమునకు 
అతీతముగా వుండేవాడు. ఈ విషయంలో వారు కబీరు నుండి 
చాలా ప్రభావితులయ్యారు. వారు కబీరు పట్ల తమ నిష్టను తెలియ 
చేస్తూ బాల్బములోనే తన గ్రామములో ఒక నేత మగ్గమును 
ప్రారభించారు. అచ్చటికి గ్రా గ్రామములలోని పిల్లలను పిలిచి వారికి 
నేర్చించేవారు. తన ఇంటి వారందరూ తీవ్రముగా 
వృతిరేకించినవ్పటికీ, వారు తన గ్రామములో ఒక వ్యద్ధ 
'హరిజనమహిళకు (ఆమె జీవించి వున్నంతకాలము స్వయముగా 


వర్హాటుచేశారు. కాని ఒక రోజున బహిర్టూమికి వెళ్ళాలనే సాకుతో 
ఇంటి నుండి చెంబుతీసుకొని బయలుదేరి నిక్కరు-బనియన్‌తోనే 
నేరుగా “ఆగ్రా కాంగ్రెస్‌ స్వయంసేవకులను చేర్చుకునే 
కార్భలయానికి” చేరారు. వారి అంతఃప్రేరణ చాల తీవ్రముగా 
వుండినది. అందువలన వారు ఏ విధమైన అడ్డంకి ముందు 
ఎప్పుడు తలవంచలేదు. 

ఆర్రా జిల్లా స్వతంత్ర పోరాటము 1857లోనే గదర్‌ అనే 
గ్రామములో ప్రారంభమయింది. అపుడు ఆగ్రాలోని విప్లవకారులు 
ఆంగ్లేయులకు ముఖ్యమైన సైన్య స్థావరము మీద ఆక్రమణ 
చేయుటకు ౩౦ కి.మీ దీర్ణయాత్ర చేశారు. జూలై 5న భయంకర 
పోరాటం జరిగింది. సుచేతా అనే పేరుగల ఈ గ్రామము ఫతేపూర్‌ 
సిక్రి మార్గములో వుంటుంది. అక్కడ నేటికి కూడ త్రవ్వకాలలో 
అమర వీరుల ఎముకలు కనపడుతున్నాయి. అవి న్వతంత్ర 
పోరాటంలో ఈజిల్లా చూపిన సాహసాన్ని గుర్తుచేస్తున్నాయి. 

1919లో రౌలట్‌ చట్టం రావడముతో పాటు ఇక్కడ 
స్వతంత్ర పోరాటము యొక్క నూతన అధ్యాయము ప్రారంభమైనది. 
దానిని లోకమాన్య తిలక్‌, మహాత్మగాంధథి, హృదయనాధ్‌ కుండ్‌ 
మొదలైన వారు బాగా ప్రోళ్ల్ళహాంచారు. 1923-24లో శ్రీకృష్ణదత్త 
పాలీవాల్‌ గారు ప్రవేశించడము, వారిచే “దైనిక్‌ సైనిక్‌” అనే పత్రిక 
విడుదల కావడంతో ఇక్కడ కాంగ్రెస్‌ సంఘటిత మైనది. ఈజిల్లాలో 
విసృతంగా స్వతంత్రపోరాటం ప్రారంభమైనది. మహాత్మాగాంధి గారు 
దేశమంతట పర్యటన చేసి, విద్యార్ధులలో బానిన సంకెళ్ళను 
ధ్యడపరిచే అంగ్ల విద్యా పద్ధతి పట్ల వ్యతిరేకతను రెచ్చకొట్టారు. అప్పడే 
శ్రీరామశర్మ ఆచార్చగారి హృదయములో స్వతంత్రాగ్షి ప్రజ్వరిల్లినది. 
గాంధీగారి పిలుపునకు దేశమంతటా విస్తృతమైన ప్రతిక్రియ 
చెలరేగింది పూజ్య ఆచార్యగారు కూడా ఆభావనకు దూరముగా 
ఉండగలరా? వారు అప్పటివరకుస్టైమరి విద్య మాత్రమే 


4 స్వాతంత్న సంగామ్రు సేనాని 


పూర్తిచేయగలిగారు. ఆయన పాఠశాలకు వెళ్ట చదవడం నిలిపి వేశారు. 
ఇంటివద్దనే ఉండి సంస్కృత భాష, మన భారతీయ ఆర్ష గ్రంధములు, 
ముఖముగా మహాపురుషుల జీవితములు మరియు రాజకీయ 
నాయకుల ఉపన్యాసములు చదువుటలో లగ్నమయ్యూరు. విశ్వకవి 
రవ్‌ంద్రనాధ్‌ ఠాగూర్‌ గారు కూడా ఏపాఠశాలలోను చదవలేదు. వారి 
జ్ఞానము స్వార్థితమే. పూజ్య ఆచార్చుల వారి విధ్య కూడా ఈ శ్రేణికి 
చెందినదే. దానివలన వారి హృదయములో స్వాఖిమానము మరియు 
'స్వతంత్రాగ్షి తీవ్రమైన వేగముతో ప్రజ్వరిల్లినది. రాజకీయ నాయకుల 
ఉపన్యాసములు వినుటకు ఆయన చాలా దూరము వెక్టేవారు. స్వయం 
సేవకుడిగా చేరిన తర్వాత నుండి, ఆగ్రాయే వారి కార్యక్రమములకు 
ముఖ్య కేంద్రము అయినది. 


స్వతంత్ర పోరాట ప్రారంభము 
శ్రీ పాల్‌వాల్‌ గారు “దైనిక్‌ సైనికొ పత్రికను స్థాపించారు. 
ఇక్కడ నుండియే పూజ్బఆచార్ములవారి క్రియాత్మక జీవితము 
ప్రారంభమైనది. వారు ప్రెస్‌ పని కంపోజింగ్‌, హ్రఫ్‌రీడింగ్‌ రచన 
మొదలైనవి ప్రారంభించారు. తన పని ఎంతో శ్రద్ధ, నిష్ట మరియు 
కుశలతా పూర్వకముగా చేస్తూండేవారు. ఇది చూచి అందరికి 
ఆశ్చర్యం కలుగుతుండేది. స్వభావము యొక్క సౌమృ్మత వలన వారు 
కేవలము దైనిక్‌ సైనిక్‌ కుటుంబమునకు ఎంతో కావలసిన వాడు 
కావడమే కాకుండా, శ్రీక్యష్ణదత్త పాలీవాల్‌ గారి విశేష కృపాపాత్రుడు 
కూడా అయినాడు. వారు బాబూ గులాబ్‌రాయ్‌ ఎమ్‌.ఎ గారి 
వ్యాసములు చదివి రచనాసక్తిని అభివృద్ది చేసుకున్నారు. 
వారి విప్లవాత్మక గీతములు కేవలము “దైనిక్‌ సైనిక్‌” లో 
ముద్రింపబడడమే కాకుండా కాన్సూర్‌ నుండి వెలువడే “ఐద్మార్థి” 
అనే పత్రికలో కూడా క్రమపద్ధతిలో ముద్రితమవుతుండేవి. ఆపత్రిక 
సంపాదకుడు శ్రీగణేశ్‌శంకర్‌ విద్భాద్ధి. శ్రీ విద్యాద్ధిగారు వారిని 


స్వాతంత్న సంగామ్ర సేనాని 5 


నిరంతరము ప్రోళ్షహాస్తుండేవారు. దానివలన ప్రేరితులై వారు తమ 
గీతములను కలకత్తా నుండి వెలువడే “దైనిక్‌ విశ్వామిత్ర” కు కూడా 
పంపడము ప్రారంభించారు. ఈగీతములు మొత్తం బెంగాలులో 
విప్లవార్షి రగుల్కొలుపుటలో, అపూర్వ సహకారము అందించాయి. 
తరువాత కిస్మత్‌' 'మస్తాన్‌' వంటి ప్రసిద్ధ పత్రికలు కూడా వారి 
రచనలు ముద్రించటం ప్రారంభించాయి" ఈ గీతములు తరచుగా 
కాంగ్రెస్‌ కార్యక్రమములు, సమావేశములలో పాడబడుకుండేవి. 

వారి ఈ గీతములు ఒకవైపు స్వతంత్ర సంగ్రామ 
సైనికులకు మనోబలాన్ని పెంచాయి. మరో వైపు విప్లవజ్వాలను 
కూడా తీవ్రముగా పెంచాయి. ఈ గీతములు 'దైనిక్‌ సైనిక్‌' లో 
'మత్తప్రలాప్‌' అను శీర్షిక క్రింద క్రమపద్దతిలో ముద్రింపబడుతుండేవి. 
వాటిని నేటికి కూడా చిరంజీవి గ్రంధాలయమున సురక్షితముగా 
భద్రపరచి ఉన్నారు. 

వారి హృదయములో బాల్బము నుండి తీవ్రమైన విప్లవార్షి 
రగుల్కొన్న నంగతి వారి గీతములు తెలియచేస్తాయి. ఒక 
మరుపురాని సంఘటన ఇలా ఉన్షది- వారు బాహ్యముగా ఎంతో 
వినయము కలవారుగాను, సేవాభావము కలవారుగాను 
కనిపిస్తారు. బక సర్మాయము శ్రీబాలకృష్ణశర్మ నవీన్‌ ఆగ్రా వచ్చారు. 
వారు శ్రీ పాలీవాల్‌ గారితో ఇలా అన్నారు. -“నేను కాంగ్రెస్‌ 
నాయకులతో చాలా విసిగిపోయాను. నాకు గాంధథీగారిచే 
ప్రభావితులైన మంచి స్వయం సేవకులను చూపండి”. శ్రీ పాలీవాల్‌ 
గారు వారిని ఆచార్యుల వారి దగ్గరకు తీసుకువెళ్ళారు. వారితో 
ఇలా అన్నారు -“ఈ బాలుడు నిజమైన అర్ధములో కాంగ్రెస్‌ యొక్క 
స్వయం సేవకుడు”. శ్రీనవీన్‌ గారు వోంగి వారి పాదములకు 
నమస్కరించబోయారు. అప్పటికి వారు వయన్సులో చాలా 
పెద్దవారు. సంకోచముతో శ్రీ ఆచార్యులవారు వెనుకకు జరుగగా 
నవీన్‌ గారు ఇలా అన్నారు- “నాయనా ఈనాడు దేశానికి నీలాంటి 


6 స్వాతంత్య_సంగామ సేనాని 


స్వయం సేవకుల ఆవశ్యకత ఎంతైనా ఉన్నది” శ్రీనవీన్‌ గారి 
ఈమాటలను పూజ్య ఆచార్యులవారు సబర్షతికి వెక్టి ధవపరచడమే 
కాకుండా, జీవితమంతా స్వయం సేవకుడిగా గడిపారు. కోరిక 
లేకుండా ఏకనిష్టులై పని చేస్తుండక పోతే, ౩3500 పుస్తకముల 
రచన, వాటి ముద్రణ, క్రమ పద్ధతిలో 5,6 పత్రికల సంపాదకత్వము, 
ముద్రణ, దేశము యొక్క నలుమూలల యాత్ర, ౩౦౦౦ శక్తి 
పీఠములు 12,000 ప్రజ్ఞామండలుల స్థాపన మరియు 
10,00,000 మంది అఖండజ్మోతి పరివారము యొక్క విసృత 
నిర్మాణము జరిగియుండేది కాదు. 


పరమ విశ్ఞస్థన్టీళ్లు స్వయం 


భారతదేశ సూచనా ప్రసార మంత్రి శ్రీ బాలక్యష్ణ కేస్కర్‌. 
ఆనాడు ఆగ్రా ప్రదేశము నందలి కాంగ్రెస్‌ కోశాధికారిగా వుండేవారు. 
వారి వద్దకు గ్రాము గ్రామముల నుండి వసూలు చేసిన చందా 
సొమ్ము వస్తూవుండేది. ఒకానొక సమయమున ఆంగ్ల శాసనము 
కాంగ్రెస్‌ను చట్టవిరుద్ధమని ప్రకటించింది. అప్పుడు పెద్ద సంకలో 
జైలుకు వెళ్టే సత్యాగ్రహఘులను చేర్చకొనవలసి వచ్చింది. అలాంటి 
వారి కుటుంబ నిర్వహణ కొరకు ముఖ్యముగా బిర్లా వంటి 
సంపన్నుల గుండి పెద్ద మొత్తములో చందా వస్తూవుండేది. ఈ 
ధనము రహస్యముగా వుంచి. ఎవరి కుటుంబాలలో ఇబ్బంది 
కలుగుచున్నదో తెలుసుకొని వారి వద్దకు ఆర్థిక సహాయము 
పంపవలసి వుండేది. శ్రీ కేస్కర్‌ గారికి అటువంటి పరిస్థితిలో 
కేవలము ఈ ధనమును రక్షించగలిగే వాడే కాకుండా, సమయా 
సమయములందు తిరిగి వచ్చినపుడు టీ, భోజనము ఏర్పాటు 
చెయ్యగలిగిన విశ్వసనీయ స్వయంసేవకుని ఆవశ్శకత ఏర్పడింది. 
వారు శ్రీపాలీవాల్‌ గారిని ఇటువంటి స్వయంసేవకుడు కావాలని 


స్వాతంత్న సంగామ సేనాని rE 


కోరినారు. శ్రీ పాలీవాల్‌ గారు ఈపని స్వయం సేవకుడైన శ్రీరామ 
మత్త్‌ (పండిత శ్రీరామశర్మ ఆచార్భ) గారికి అష్టగించారు. పరమ 
పూజ్య ఆచార్యులవారు చిన్న వయస్సు అయినప్పటికి, వారు 
ఈకార్యము పూర్తి శ్రద్ధతో నిర్వహించారు. పూజ్య గురుదేవులు తమ 
సంస్కరణలను గురించి చెప్టేటప్పడు, ఆపని చాలా కష్టమైనదిగా 
చెప్పేవారు. ఆగ్రాలో వకీలు గారి దయ్యాల మహలులో, వారికి 
ఒంటరిగా ఉండవలసి వస్తూ వుండేది. శ్రీ కేస్కర్‌గారు ఎప్పడైనా 
అక్కడికి వచ్చినప్పడు మాత్రమే వారికి ఒంటరితనము తప్టిపోతూ 
ఉండేది. 

ప్రదేశ్‌ కాంగ్రెస్‌ వారికి వీరి స్వభావము బాగా తెలుసు. 
1958లో వీరు మథురలో నహన్ర కుండీ యజ్ఞము 
చేయనారంభించినపుడు, అష్టటి ప్రధానమంత్రి శ్రీ జవహర్‌లాల్‌ 
నెహ్రూ గారు దానిని నిలుపుదల చెయ్యమని ఆదేశించారు. అవి 
ఆహార సమస్య తీవ్రముగా వున్న రోజులు. యజ్ఞములలో ఆహారము 
ఆహాతి చేస్తారని శ్రీ నెహ్రూగారి అభిప్రాయము. 

ఈ విషయము డా॥సంపూర్ణానందగారికి తెలియగానే, 
వారు స్వయముగా జోక్యము కలిగించుకొని, శ్రీ నెహ్రూగారికి 
పూజ్య ఆచార్యులవారిని పరిచయం చేస్తూ యిలా అన్నారు- 'వారి 
వంటి జాతీయ శీలము గలిగిన వ్యక్తి లభించుట దుర్లభము. వారి 
ఏ పనై నా సందేవోస్టదము కాదు' యజ్ఞమునందు ఆహుతులుగా 
సమిధలు ఓషధులు వేస్తారని డా॥సంపూర్ణనందగారు నమ్మకము 
కలిగించినమీదట, నెహ్రూ గారు అంగీకరించారు. మథురలో 
జరిగిన ఈ సహస్రకుండీయ యాగము ఒక చారిత్రాత్మక ప్రణాళికగా 
విజయవంతమయినది. అందులో ఆకాలమునాటి 
శ్రీ అనంతశయనం అయ్యంగారితో సహ అనేకమంది గొప్ప 
రాజకీయ నాయకులు పాల్గొన్నారు. సామాజిక దురాచారముకు 
వ్యతిరేకముగా తమ అసాధారణమైన మనోబలము, మరియు 


8 స్వాతంత్యసంగామ్ర సేనాని 


పురుషార్థ సహకారముతో ఒంటరి పోరాటము సాగించారు. 
గాంధీగారు ఆగ్రాకు వచ్చారు 


1929 ఆగస్టులో మహాత్మా గాంధీ ఆగ్రాకు వచ్చారు. వీరు 
అఛ్చటచ్చట ఉపన్మాసములిళ్ళి స్వతంత్రాగ్షిని రెచ్చగొట్టారు. ఎక్కువ 
సంఖ్యలో లాహోర్‌ సమావేశమునకు హాజరుకమ్మని, ప్రజలను 
ప్రోళ్టటాంచారు. శ్రీ ఆచార్భులవారు యాత్రచేసి లాహోర్‌ చేరారు. 
అటు తరువాత నుండి కాంగ్రెస్‌ సమావేశములకు హాజరగుట 
వారికి ఒక నియమమయ్మెను. 21 డిసెంబర్‌ నాడు రావీ తీరమున 
జరిగిన కాంగ్రెస్‌ చారిత్రాత్మక సమావేశములో రాత్రి 12 గంటలకు 
పూర్ణ స్వరాజ్య ప్రస్థావన తీర్మానించడమైనది. అప్పుడు నలువైపుల 
నుండి చప్పట్లు మారు మోగాయి. శ్రీ జవహర్‌లాల్‌ నెప్రూ గారు 
నృత్యం చేశారు. వారి ఈ పూర్వ దేశప్రేమ ఆచార్యులవారి 
హృదయంలో వారి పట్ల అంతులేని శ్రద్ధ కలిగించింది. వారు 
అప్పడు 18సం॥ల నవయువకులు. వారు జవహార్‌ లాల్‌ గారిని 
ప్రశంసిస్తూ, అనేక పాటలు వ్రాశారు. అవి అనేక పత్రికలలో మొదటి 
పేజీలో ముద్రింసబడ్డాయి. 

ఈ సమావేశములోనే 26 జనవరి,1930 నాడు స్వతంత్ర 
దినముగా ప్రకటించారు. దేశమంతటా ఊరేగింపులు, సభలు 
మొదలైనవి చేయుటకు నిర్ణయం తీసుకున్నారు. పూజ్యఆచార్భుల 
వారు ఎన్నో ఆశలతో ఆగ్రాకు తిరిగి వచ్చారు. 

ఆరోజున ఆగ్రాలో కూడా చుంగీ కచ్చేరి ఎదుట పెద్ద సభ 
జరిగినది. మొత్తము వట్టణాన్ని త్రివర్గ వతాకములతో 
అలంకరించారు. ఆసభలో దాదాపు 25 వేల మంది పాల్గొన్నారు. 
శ్రీకృష్ణదత్త పాలీవాల్‌ గారు పతాకము ఎగుర వేశారు. మూడవ 
రూమున ఊరేగింపు బయలు దేరింది. దాని ఒక కొన ఫ్రీలస్టీ 
అయితే రెండవ కొన రావత్‌ పాడా. ఈ ఊరేగింపు సభగా మారింది 


స్వాతంత్యసంగామ సేనాని 9 


అక్కడ 40 వేల మంది ఉన్నారు. ఈవిధముగా స్వతంత్ర దినము ప్రతి 
గ్రామములో జరగాలని అక్కడే నిర్ణయించబడింది. పూజ్య ఆచార్యుల 
షయ కాన న MM క 
ఇంటిటితో నంపర్క్మము పెంచుకున్నారు. సంపూర్ణ న్వరాజ్య 

పాల్గొనమని అందరిని గట్టిగా కోరారు. అవల్‌ఖేడాలో 
జరుపబడిన ఉత్సనమును చూచి శ్రీ రావత్‌ గారు కూడా గంతులు 
వేశారు. వారు ఎంతో సంతోషముతో యువకులైన 'మత్త్‌' గారిని 
ఆలింగనం చేసుకున్నారు. 

ఆ తర్వాత సత్మాగ్రహము తుఫాను వేగమును ధరించింది. 
ముజఫల్‌ఖాన్‌ తోటలో సత్మాగర్రహ శిబిరము ప్రారంభించబడింది. 
అక్కడికి రాత్రింబవళ్ళు సత్మాగ్రహులు రాసాగిరి. నగరవాసులు వారి 
భోజనము మొదలైన వసతులలో ఏకొరత రానివ్వలేదు. ఇక్కడి 
నుండి పదిమంది చొప్పన సత్మాగ్రహులు ఉప్ప తయారు 
చేయుటకు వెళ్టనాగిరి. పూజ్య ఆచార్యులవారు వారితో వెళ్ళుటకు 
మాటిమాటికి ప్రయత్నించారు, కాని శ్రీ పాలీవాల్‌ గారు తాను 
ఖైదు చేయబడినప్పుడు సైనిక్‌ ప్రెస్సు పని ఆగి పోతుందని వారికి 
నచ్చచెప్పి పోనివ్వలేదు. ఆరోజుల్లో వారు ఎంతో శ్రద్ధగా వార్తా పత్రిక 
పని నిర్వహిస్తూ వచ్చారు. ఆ సమయము ఎవరికి కూడా పాలీవాల్‌ 
గారు లేరని అనిపించేదేకాదు. ఇంత అయినప్పటికి వారికి 
సమయము దొరికినపుడు ఉప్ప తయారు చేసే సత్మాగ్రహులలో 
వెళ్ళి కలిసేవారు, ఉప్ప సత్మాగ్రహము ఆగ్రాలో ఎంత వేగముగా 
పెరిగిందంటే అప్పడప్పుడు బజారులో ఉప్ప పర్వతాలు ఏర్దడుతూ 
ఉండేవి. వ్రజలు ఎంతో ఉల్లానముగా చేతులతో ఉవ్ప 
తీసుకెళ్ళుతుండేవారు. పూజ్య ఆచార్యులవారు ఈ నత్కా గ్రహ 
ఉద్యమమును రెచ్చగొట్టుటలో శ్రీ పాలీవాల్‌ గారికి రెండు చేతులుగా 


సహకరించారు. 


10 స్వాతంత్య సంగాన్రు సేనాని 


మత్త్‌గారు అనగా దేశప్రేమతో మత్తెక్కిన వారు 

ఆగ్రా జిల్లాలో అక్కడ నుండి దాదాపు 4కిలోమీటర్ల 
దూరములో జరార్‌ గ్రామము సత్మాగ్రహులకు ముఖ్య కేంద్రమైనది. 
దానిని కాంగ్రెస్‌ శిజరము అని పిలిచేవారు. అప్పుడు ఆగ్రా కలెక్టర్‌గా 
శ్రీ విలియంసన్‌ వుండినారు. గ్రామ జమిందారు శ్రీ సూరజ్‌పాల్‌ 
'సింగ్‌ ఆంగ్లేయులకు చాలా అనుకూలముగా వుండేవారు. వారిని 
పిలిచి విలియంసన్‌- కాంగ్రెస్‌ శిబిరము జరార్‌ నుండి తొలగించక 
పోతే, నీ జమిందారీ పోతుంది జాగ్రత్త' అని బెదిరించారు. అప్పడు 
శ్రీ సూరజ్‌పాల్‌ సింగ్‌ తన గూండాలను తీసుకొని సత్మా గ్రహులను 
తీవ్రముగా కొట్టడం, కష్టపెట్టడం, మహిళలను అవమాన పరచడం, 
నగలు దోచుకోవడం ప్రారంభించారు. కాని సత్మాగ్రహులు 
కొంచెము గూడా చలించలేదు. ఒక రోజు శ్రీ చంద్‌దోనోరియాను 
తీవ్రముగా కొట్టారు. ఆయన మూర్శపోయారు. వారు 
చనిపోయారని భావించి వదిలి వేశారు. అనేక నెలల వరకు వారు 
ఆ మూర్చలోనే ఉండి బ్రతికి బయటపడ్డారు. 

ఈ మధ్యలో పూజ్య ఆచార్యుల వారు, ఇతర స 
శ్రీ రాంబాబు, టీకారామ్‌ పాలీవాల్‌ (పంజాబ్‌ సింహం), 
మూలచంద్‌, రామచంద్ర పాలీవాల్‌, అలీ ఠాకూర్‌, మేఘసింహ 
ఉమరేరా, మురారీలాల్‌, గీతమ్‌ సింగ్‌ మొదలైన వారు సంఘర్షణ 
కొనసాగించారు. ఒక రోజు విలియంసన్‌ తన పోలీసు 
తీసుకొని ఆక్రమణ చేశాడు. ఒక వైపు సూరజ్‌పాల్‌ సింగ్‌ గూండాలు 
మరోవైపున పోలీసులు, సత్మా గ్రహులను భయంకరముగా కొట్టారు. 
పూజ్య ఆచార్యుల వారి చేతులో పతాకం చూచారు పోలీను 
అధికారులు. వారిని ఎంత తీవ్రముగా కొట్టారంటే, వారు ఆ దెబ్బలకు 
మూర్భ పోయి బురదలో పడిపోయారు. పతాకం మాత్రం నోటిలో 
వుండిపోయింది. వారి గుండెలమీద కాలుపెట్టి పోలీసులు జండాను 


స్వాతంత్యే సంగామ సేనాని iN 


లాగగలిగారు. అది గూడా చిరిగిన స్థితిలో. ఆచార్యులవారు రాత్రి 
అంతా బురదలో పడిఉన్నారు. ప్రజలు ఆయన చనిపోయారని 
భావించారు. వారిని డాక్టరు వద్దకు తీసుకు వెళ్ళారు. పతాకపు 
ముక్క అప్పటికి వారి నోటిలోనే వుండి పోయింది. ఉపచారము 
చేసి, వారికి తెలివి వచ్చినమీదటనే ఆ ముక్క తీయగలిగారు. 
అష్టటినుండియే వారి పేరు “మత్త్‌జొ అనగా 'దేశప్రేమలో మత్తెక్కిన 
వారు' అనే పేరు వచ్చింది. అప్పటినుండి వారు ఈ పేరుతో 
పిలవబడసాగిరి. వైద్యము చేసే డాక్టర్లను కూడా రకరకాలుగా 
బాధించారు బ్రిటిషువారు. సత్మాగ్రహుల మీద కేసులు పెట్టారు. 
ఆచార్భులవారికి 6నెలల శిక్ష పడింది. అనేక అత్మాచారములు 
జరిగ్రిణిప్లదిరి రార రాంగ్‌ లలు ప 
పూజ్య ఆచార్భుల వారు జైలు నుండి తిరిగి వచ్చే నాటికి, 
ప్రస అస బలో సంక్‌ వత మిరు యం డలం 
దానికి బదులుగా సైక్లొస్టైల్‌ ద్వారా 'సత్మాగ్రహ సమాచార్‌',పైనిక 
'సహనాద్‌' మొదలగునవి ప్రారంభమయినాయి. అందుకు పూజ్య 
ఆచార్భుల వారు ఎంతో క్యషిచేశారు. పరిపాలకులు అక్కడక్కడ 
దాడులు చేశారు, కాని ఎవ్వరినీ అరెస్టు చెయ్యలేక పోయారు. 
తరువాత అరెస్టులు జరిగాయి, జరిమానా విధించారు, శిక్షలు 
విధించారు, కాని పత్రికా ప్రచురణ కార్యమును విధముగాను 
ఆపలేకపోయారు. 
వూజ్య ఆచార్యులు వారు నమర్శిత భావముతో 
ఉద్యమాలలో పాల్లోనసాగారు. శ్రీ మోతీలాల్‌ నెహ్రూగారి ఆహ్వనము 
మీద ప్రారంభమయిన విదేశీ వస్త్రములు మరియు బ్రిటిష్‌ వస్తువుల 
బహిష్కారములో వారు చాలా ఉత్లహంతో పని చేశారు. ఆగ్రా జిల్లా 
అన్షిజిల్లాలకంటే ముందుండి మత్తు పదార్థముల వాడకమునకు 
వ్యతిరేకముగా పికెటింగులు, కాపలాదారులు మరియు గుమస్థాల 
ద్వారా రాజీనామాలు చేయించుట, కళాశాలల్లో ధర్షాలు, బాలభారీత 


12 స్వాతంత్య_సంగామ్ర సేనాని 


సభ, గ్రామ, గ్రామ ప్రచారము, సమానాంతర ప్రభుత్వాలను 
స్థాపించుటచేసింది. మరియు కిరావలీకాండలో ఆచార్యులవారి 
భూమిక బక తపించిన సైనికుని వంటిది. ఈ ఉద్యమములో 
క్రియాత్మకత వలన వారు 5 ఏప్రిల్‌ 1932 న ఖైదు చేయబడ్డారు, 
మే 16 వ తేదిన వారికి 6 మాసముల ఖైదు 25 రూ॥ జరిమానా 
శిక్ష విధించారు. 
ఆగ్రాలో పన్ను నిలుపుదల ఉద్యమము 
బార్హోలీ నుండి ఉద్యమించిన పన్ను నిలుపుదల ఉద్యమము 
యొక్క జ్వాలలు ఆగ్రాకు చేరాయి. దాని కొరకు శ్రీ కృష్ణదత్త 
పాలీవాల్‌ గారు రూన్సీ జైలు నుండి రాగానే ఆగ్రాలో ఈ 
ఉద్యమము తీవ్రరూపము ధరించినది. వారు ఈ కార్యక్రమమునకు 
గ్రామగ్రామము, తహసీలు స్థాయిలో సభలు ఏర్పాటుచేశారు. కాంగ్రెస్‌ 
కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. జమిందారులను ప్రభుత్వానికి లెక్కలు 
చూపవద్దని కోరారు. ఉదధృమమునకు కిరావలీ తహసీలులో రెండు 
గ్రామాలు బరోడా మరియు మిలావటిని ఎన్నుకున్నారు. పూజ్బ 
ఆచార్యుల వారు నవంబరులో జైలు నుండి విడుదలై వచ్చేశారు. 
20 డిసెంబర్‌ నాడు దీనిని గురించి ఊరేగింపులు, సభలు 
జరిగాయి. వాటిని చూచి బ్రిటిష్‌ ప్రభుత్వం భయపడి పోయింది. 
ఈ గ్రామములో ఏవిధమైన ఊరేగింపులు మొదలైనవి చేయుటకు 
వీలులేదని నిషేదాజ్ఞలు విధించింది, మరియు శ్రీ క్యష్ణదత్త పాలీవాల్‌ 
గారు, శ్రీ జగన్‌ ప్రసాద్‌ గారు, రావత్‌గారు మరియు శ్రీ ద్వారకా 
ప్రసాద్‌ గారలను బరోడా వెళ్ళకుండా నిషేధించారు. 
నాశం ర క కక 
వుండేది. ఏ ఉపాయము తోచనపుడు యజ్ఞమును అస్తముగా 
చేయమని సలహా ఇచ్చారు. ధార్మిక కార్యములో ప్రభుత్వము 
ఆటంకము కలిగించలేదు. ఈద్యష్టితో పూజ్య ఆచార్యులవారు అక్కడ 


స్వాతంత్మ సంగామ్ర సేనాని 13 


విశాలమైన యజ్ఞమునకు ప్పూటు చేశారు. 20వ తేది సాయంకాలానికి 


పెద్ద సంఖ్యలో జనం అక్కడకు చేరారు రాత్రిపూట ప్పూట్లు చూడడానికి 
శ్రీ రావత్‌గారు మరియు సాలీనాల్‌ గారు కూడా గుట్టుగా చేరారు. 


రైలు వారు బరోడాకు టికెట్టు ఇవ్వడము ఆపివేశారు. అప్పుడు ప్రజలు 
టికెట్టు లేకుండా రాసాగారు. పోలీసు వారు దాడి చేశారు, 144 సెక్షన్‌ 


ఉపన్మాసములు ఆగలేదు. దాదాపుగా 50 వేల మంది రైతులు అక్కడికి 
చేరారు. బరోడా కొంచెం కూడా చలించలేదు. మిలావటీ గ్రామములో 
అంత ప్రజాసమూహము లేదు. కాని, అక్కడ రైతులు 'పన్ను చెల్లించము' 
అని ప్రతిజ్ఞ చేశారు. బరోడా నుండి బయలుదేరిన ఈ ఉద్యమము, 
ఆగ్రా జిల్లాలో చాలా దూరం వేగముగా వ్యాపించింది. శ్రీ కృష్ణదత్త 
గారు, రణధీర్‌ కిత్మాకసింహ రామచంద్ర పాలీవాల్‌, జమునా ప్రసాద్‌, 


'శ్రీరామమత్త్‌ గారు (పూజ్య ఆచార్యులవారు చేసిన పనిని గురించి 
దేశమంతటా చెప్పకున్నారు. 

వెణీసులు నిరంతరం ప్రముఖ నాయకులను పట్టుకొనుటకు 

ప్రయత్నిస్తూ వుండేవారు, కాని పూజ్య ఆచార్మగారు ఒకప్పడు బండిలో, 

నడచి లేదా బంటెమీద యాత్ర చేస్తూ రాత్రులంతా గ్రామ 

గ్రామాలలో పన్ను ఎగవేత కొరకు ప్రతిజ్ఞా పత్రములు పూర్తి చేయిస్తూ 

వుండేవారు. ఒకే రాత్రిలో 8,10 గ్రామాల వరకు వెళుతూ ఉండేవారు. 


14 స్వాతంత్య ంగాన్ర సేనాని 


సూర్యోదయానికి పూర్వమే ఆగ్రా చేరి తరువాతి కార్యక్రమానికి 
రూపురేఖలు తయారుచేన్తూ, విశ్రాంతి తీసుకొని అలసట 
పోగొట్టుకొనేవారు. ఆ తరువాత అరెస్టుల వరుస ప్రారంభమయింది. 
దాదాపు ప్రముఖ నాయకులందరు జైళ్లలో వేయబడ్డారు. కాని పూజ్య 
ఆచార్యులవారు తన పనిని అపలేదు. ఇది ఉత్తరప్రదేశ్‌ సూచనా 
విభాగము ద్వారా ప్రచురించబడిన 'ఆగ్రా జిల్లా యొక్క సైనిక్‌ (సంక్షిప్త 
పరిచయము) ౩3వ పుస్తకము నందలి 45 వ పుటలో ముద్రింపబడిన 
విషయం ఉన్నది ఉన్నట్లుగా ఇవ్వబడింది. 
గాంధీ ఇర్విన్‌ బష్టందము మరియు పన్న నిలుప్రదల 
గాంధీ గారి ఇర్విన్‌ ఒష్టందములో ఒక విషయము పన్ను 
నిలుపుదల మరియు దానివలన రైతులపట్ల ప్రభుత్వ నిర్ణయము 
కూడా ఉండెను. గాంధీగారు దీనిని గురించి నైనిటాల్‌ వచ్చారు. 
అప్టటి గవర్షర్‌తో వారు మాట్లాడారు. పంత్‌గారు కూడా ఇందులో 
పాల్గొన్నారు. ఆగ్రా జిల్లానుండి లెక్కలు తెప్పించారు. శ్రీరామశర్మ 
గారు దీని గురించి ఒంటరిగానే గొప్ప పని చేశారు. వారు పన్ను 
నిలుపుదల చేసిన గ్రామాలలో తిరిగి, రైతులు పేర్లు, పన్ను మొత్తము 
మెదలైన వాటిని గురించి పూర్తిగా విచారించి, లెక్కలు 
తయారుచేశారు. అవి ఎంతో విస్భతముగాను, వివరముగాను, 
ఉండినవి. వాటిని తీసుకొని గారు నైనిటాల్‌ వెళ్ళినప్పుడు 
పంత్‌గారు కూడా ఆశ్చర్యపోయారు. ఈ పని ఒక గ్రామీణ స్వయం 
సేవకుడు చేశాడని వారికి తెలిసినప్పుడు వారి ఆశ్చర్యమునకు హద్దు 
లేకపోయెను. ఆలెక్కల ఆధారముతో ఏరైతులు లేక గ్రామాలు పన్ను 
ఎగవేత ప్రకటించారో, వారి పన్ను రద్దుపరిచారు. ఇది చూచి ఏ 
రైతులు ఇందుకు సహకరించలేదో వారు చాలా పశ్చాత్తాప పడ్డారు. 
వారు దేశద్రోహులని కూడా పిలవబడ్లారు అంతేకాక వారు పన్ను 
పూర్తిగా కట్టవలసి వచ్చింది. 


స్వాతంత్మ సంగామ్ర సేనాని 15 


పూజ్య ఆచార్భులవారు గ్రామములోని రైతుల వెనుకబాటు 
చూచి చాలా దుఖపడ్డారు. వారు ఈ వెనుకబాటు తనమునకు 
రైతుల అవిద్య మరియు వ్యవసాయమునందు పరంపరానుగతమైన 
పద్ధతి అనుసరించుటయేయని భావించారు. టీనికొరకు ఒక్క పైసా 
వెలగల పుస్తకములు అనేకం వ్రాశారు. వాటి ఉద్దేశ్చం ఉన్నతస్థాయి 
వ్యవసాయము, విత్తనముల రక్షణ, ఎరువుయొక్క శాస్త్రీయ 
విధానపువాడుక, పంటతెగుళ్ళ, పశువుల రోగాలు, మొదలైన వాటిని 
గురించి రైతులకు తెలియచేయడం. ఈ పుస్తకములు కేవలము 
ఇంటింటికి అందించటమే కాక, బజార్లకు వెళ్ళి అమ్ముతుండేవారు. 
ఎక్కువ వున్తకాలు ఉచితముగా పోతుండేవి. నష్టమును 
పూరించుటికు ఏఉపాయము తోచనప్పడు, తన ధర్మపత్ని యొక్క 
బంగారు గొలుసు అమ్మివేశారు. అయినా ఈ పనిని వారు చాలా 
కాలం కొనసాగించారు. వారి ఈ తపస్సే రైతుల ఉద్యమంలో వారి 
అమోఘ విజయానికి ఎంతో ఉపకరించింది. 


కలకత్తా సమావేశము సురియు అసన్‌ సోల్‌ 


1933లో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సమావేశము కలకత్తా 
(బెంగాల్‌ లో ఏర్పాటు చేయబడింది. మహనీయ మదన మోహన 
మాలవీయ గారిని ఈ సమావేశమునకు అద్దక్షులుగా ఎన్నుకున్నారు. 
దేశమంతటినుండి ప్రజలు కలకత్తా చేరసాగిరి. ఉత్తరప్రదేశ్‌ నుండి 
కూడా వేలాది మంది వచ్చారు. ఆగ్రా నుండి 50-60 మంది 
సత్మాగ్రహులు అక్కడికి ముందుగానే చేరారు. పూజ్య ఆచార్భుల వారు 
తమ సమూహముతో పాటు కలకత్తాకు బయలుదేరారు. వారితో పాటు 
శ్రీ జగస్‌ప్రసాద్‌ రావత్‌ గారు మరియు శ్రీ గోపాల నారాయణ్‌ శిరోమణి 
గారు వున్నారు. ఆగ్రా నుండియే పోలీసులు వారి వెంటబడ్డారు. వీరు 


16 స్వాతంత్య సంగాన్ర సేనాని 


పోలీసులు వెంట వస్తున్నారని గమనించారు. వెంటనే వారు 
కాన్దూరులోనే రైలు నుండి దిగి, ఫైజాబాద్‌ వెళ్ళే బండిలో కూర్చోని 
ఫైజాబాద్‌ చేరారు. అక్కడ ఫైజాబాద్‌ జైలులో శ్రీ రాధేశ్ళామ్‌ గారిని 
(టరు తర్వాత ఉత్తరప్రదేశ్‌లో స్వాతంక్ష పోరాటమునకు సేనాధిపతిగా 
భాధ్యతను నిర్వహించారు) కలిసారు. తర్వాత కలకత్తాకు 
బయలుదేరారు. అనన్‌సోల్‌ స్టేషన్‌ వద్ద ముందుగానే 
నియమింపడివున్ల పోలీసువారు వీరిని గుర్తించి, అరెస్టు చేసి అక్కడే 
జైలుకి పంపించారు. 

వీరు జైలుకు ప్రాతఃకాలానికే చేరారు. అక్కడ గోరా బేరక్‌లో 
ఎవరో పెద్ద నాయకుడు ఉన్నారని తెలిసింది. వారు శ్రీ దేవదాస్‌ 
గాంధీగారు. మధ్యాహ్హమునకు మహనీయ మాలవీయ, మాత 
'స్వరూపరాణీ, నెహ్రూ, రఫీ అహ్మద్‌ కిద్‌వాయీ, గోపీనాధ్‌ శ్రీవాస్తవ, 
గోవింద మాలవీయ మొదలైన ప్రముఖ నాయకులు కూడా అక్కడికి 
చేరారు. అక్కడే శ్రీ ఆచార్యుల వారు మదన మోహన 


మాలవీయగారు చాలా సన్నిహితమైనారు. వారి భావములు 


వీరు చిన్న వయన్సులో ఉన్నందున వీరిని ఎంతో ప్రేమతో 
చూడసాగారు. 10,12 రోజులు తర్వాత అందరూ అసన్‌ సోల్‌ 
జైల్‌ నుండి విడుదల అయ్యారు. కలకత్తా ప్రజలు వారికి హృదయ 
పూర్వక స్వాగతం చెప్తారు. 


స్వాతంత్య సంగామ్ర సేనాని 17 


1932 నుంచి 1936 వరకు ప్రభుత్వ దమన నీతి చాలా 
తీవ్రరూపం దాల్చింది. దానివలన సత్యగ్రహ ఉద్యమంలోని శాంతి 
కాముకులైన నవ యువకులు కుడా హింస వైపు మొగ్గారుబక 
వైవున ప్రభుత్వము ఉద్యమకారులపై తుపాకీగుండ్ల వర్షం 
కురిపిస్తున్నది. వారికి జీవిత ఖైదు మరియు మరణశిక్షలు విధిస్తూ 
వున్నది. మరొక వైపున నవయువకులు కొట్లాటలు, బాంబులు 
విసురుట, ప్రభుత్వకార్యాలయాలు తగులబెట్టుటకు సిద్ధపడ్డారు. 
అలాంటి స్థితిలో ఆగ్రా క్షేత్రము ఆ ఉద్యమము నుండి దూరంగా 
ఎలా వుండగలదు? ఇక్కడ కూడా హింసాత్మక కార్యక్రమములు 
పోలీస్‌ స్టేషన్‌లపై బాంబులు విసురుట, పెద్ద ఆంగ్ల అథికారులను 


అందులో పూజ్య ఆచార్యుల వారు (శ్రీరామ మత్తు కాకుండా శ్రీ 
జగన్‌ ప్రసాద్‌ గారు, ఉల్‌ఫత్‌సింగ్‌ ప్యారేలాల్‌, శ్యామవర్మగారలు 
ముఖ్యమైన వారు. వీరందరు రహస్యముగా పని చేస్తూ వుండేవారు. 
శ్రీ జగన్‌ ప్రసాద్‌ రావత్‌ గారు ముంబై వెళ్ళి అక్కడి నుండి 
సురక్షితముగా తీగెలను కత్తిరించుటకు అనేక యంత్రాలు తీసుకొని 
వచ్చారు. వీటితో తీగెలేకాక న్థంభాలను కూడా నులభముగా 
కత్తిరించగలిగారు. ఈపని రహస్సంగా సాగుతుండేది. ఒక ప్రదేశంలో 
ఇద్దరు లేక ముగ్గురు కంటే ఎక్కువమంది స్వయం సేవకులు 
వుండేవారు కాదు. అందువలన ఎంతో ప్రయత్నము చేసినష్టటికి 
కూడా, పోలీసులు వారిని పట్టుకోలేక పోయారు. పూజ్య ఆచార్యుల 
వారు ఒక హ్మాయము తన స్టేహితులతో ఆగ్రా టూడలా స్టేషన్‌ల 
మధ్య రైలు బండి ఆపి, మొదటి తరగతి మరియు రెండవ తరగతి 


18 స్వాతంత్మ సంగాన్ర సేనాని 


రైలు పెట్టెల నుండి ప్రయాణీకులను దించివేశారు. తర్వాత వాటిలో 
పెట్రోలు చల్లి నిప్ప అంటించారు. ఈ మొత్తము కార్యక్రమాన్ని 
నిర్వహించిన వారి తెలివితేటలు, సాహసము చూచి అనుచరులు 
అందరూ ఆశ్చర్మపోయారు. కొద్ది క్షణాల్లో మొత్తం కార్యక్రమము పూర్తి 
చేసి ఎటుమాయమైనారో ఎవ్వరికి తెలియలేదు. పోలీసువారు 
వారిని వెంబడించినా వారు మాత్రం దొరకలేదు. 

1936 నుండి కాంగ్రెస్‌ ఎన్షిక మరియు మంత్రి మండలి 
ఏర్జాటు జేసి, స్వరాజ్ఞం నడిపించే ప్రక్రియ ప్రారంభమైనది. దాని 
వలన కార్చకర్తలలో పదవీకాంక్ష కలుగ సాగింది. పూజ ఆచార్భుల 
వారు అప్పుడు కూడా స్వయంసేవకుడు గానే పని చేస్తూ వున్నారు. 
1936 లో 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనపుడు, కాంగ్రెస్‌ 
దానిని తన లాభానికి ఉపయోగించుకో దలచింది. అందువలన 
కాంగ్రెస్‌ మంత్రిమండలి రాజీనామా చేసింది. 1940లో కాంగ్రెస్‌ 
ఆంగ్లేయులకు 2వ ప్రపంచయుద్ధంలో నహకరించుటకు, 
న్వరాజ్యము యొక్క షరతు పెట్టింది, కాని ఆంగ్లేయులు 
నిరంతరము కుట్ర నీతిని ఉపయోగించసాగిరి. అందువలన 
మనవారు మరల నత్యాగ్రహ మార్గము అవలంబించారు. 
ఆనమయంలో ప్రభుత్వం “దైనిక్‌ సైనిక్‌” మీద అనేక 
ప్రతిబంధకములు పెట్టింది. అపుడు అనేక మంది నవయువకులు 
చిన్ష చిన్న ఇండ్లలోనే ప్రెస్‌లు పెట్టి ప్రజల భావనల ఆధారంతో చిన్న 
చిన్న పత్రికలు నడపసాగారు. పూజ ఆచార్భుల వారు కూడా 
విప్లవాత్మక ఉద్యమములతో పాటు ఇక్కడ నుండియే అఖండజ్యోతి 
మాసపత్రికను ప్రారంభించారు. “అఖండజ్యోతి” మాసపత్రికను 
మొదటి సంచిక వసంత పంచమి 1940 లో ఫ్రీగంజీ, ఆగ్రా నుండి 
ప్రారంభమైనది. అది ఇప్పటి వరకు అవిరామముగా నడుస్తూ 
వస్తున్నది. ఆ కాలంలో దానిలో నిరంతరము విప్లవాత్మక దేశభక్తిని 
మేలుకొలుపు వ్యాసములు ముద్రిస్తూ వుండేవారు. 


స్వాతంత్య సంగామ్ర సేనాని 19 


సబర్మతి ఆదేశము 


పూజ్య ఆచార్యులు వారి స్వతంత్ర సంగ్రామ చరిత్రను గురించి 
ప్రభుత్వము ద్వారా ప్రచురితమైన వున్తకము నందు 
రెండుపర్మ్యాయములు జైలుయాత్రా వివరణ ఉన్నది, కాని 
పూజ్యగురుదేవులు 'నేను మూడుమార్లు జైలుకు వెళ్ళాను' అని 
స్వయంగా చెబుతుండేవారు. వారి మరొక స్నేహితుడు (శ్రీ 
రామసింహ గారు అఖిల భారతీయ స్వతంత్ర పోరాట సైన్యాధిపతి 
తన ఉత్తరంలో ఈవిధముగా వ్రాసారు. -' నేను 5 ఆగష్టు 1932న 
చత్తా బాంబుప్రేలుడులో బందీగా ఆగ్రా జిల్లా జైలుకు పంపబడ్డాను. 
నేను వెళ్టేసరితే అక్కడ శ్రీరామ్‌ బందీగా “ఉన్నారు. టినినిబట్టి 
ఆయన 1932 లో శైలుకు వెళ్ళారని, ఒక సంవళ్లరము వరకు 
జైలులో ఉన్నారని తెలుస్తున్నది. ఒకవేళ ప్రభుత్వపు రికార్డులలో 
శ్రీరామ్‌ జైలు యాత్ర ఆరు నెలలని చెప్టబడినప్టటికీ, ఆ రికార్డు 
అసంపూర్ణమే. దాదాపు స్వతంత్ర సంగ్రామ సైన్మాధిపతులందరూ 
అనేక పర్మాయములు జైలు యాత్రలు చేశారు. 

శ్రీ రావత్‌ గారి మాటలలో “శ్రీరామశర్మ, శ్రీకృష్ణదత్త 
పాలీవాల్‌ గారి “దైనిక్‌ సైనిక్‌” అను పత్రికలో రచన చేయుచుండిరి. 
ఇక్కడ నుండియే కాంగ్రెస్‌ నాయకులతో గాఢమైన పరిచయం 
కలిగింది. శ్రీరామశర్మగారు బరహాన్‌ మండల కాంగ్రెస్‌ కమిటీ 
కార్యదర్శిగా నియమింప బడ్డారు. అందువలన వారు కాంగ్రెస్‌ 
ఉద్యమాలలో క్రియాత్మక భూమిక నిర్వహించసాగారు. తన ఈ 
కార్మక్రమములలో భాగముగా వారు ఉప్పసత్మాగహము మరియు 
పన్ను ఎగవేత ఉద్యమాలలో పాల్గొను మొదటి శ్రేణికి చెందిన 
నాయకుడిగా ఉండేవారు. ఈ ఉద్యనుముల వలనే వారికి ఒకటిన్నర 
సం॥ జైలు శిక్ష విధించబడినది. అందులో నేను వారితోపాటు ఒకే 
గదిలో ఒక సంవత్సరము ఉన్నాను” 


20 స్వాతంత్వ సంగామ్ర సేనాని 


ఒకానొక సమయం వచ్చింది. అందులో పెద్ద రాజకీయ 
నాయకులందరూ ఉద్యమాల వలన అలసిపోతుండిరి. కొంతమంది 
తమ స్వంత వృత్తులలో లగ్షమవుచుండెడివారు. అప్పుడు శ్రీరామ్‌ 
గారు ఒక్కరే వారిని తట్టిలేపి, మరల పోరాటంలో నిలబెట్టేవారు. 
ఒక విలక్షణమైన విషయమేమనగా, ఏరోజులలో వారు ఈ 
సత్మాగ్రహములో పాల్గొనుచున్నారో, ఆ రోజులలో పెట్టుబడిదారీ 
వాదము, జనాభా పెరుగుదల, విద్యా ప్రచారము, కన్యల పట్ల 
భేదభావము వంటి సమాజ దురాచారములపై కూడా వారు 
నా ల నా అవి "దైనిక్‌-సైనిక్‌” లో 
క్రమపద్ధతిలో ముద్రింపబడుతుండేవి. వారు భవిష్పద్రష్థ అని కూడా 

టీనివర్‌న తెలున్తున్నది. ఈ దేశము యొక్క సామాజిక 
దురాచారములకు కూడా, రాజకీయ పరతంత్రత ముఖ్య కారణమని 
భావిస్తూ, సమయము దొరికినప్పుడు పాండిచేరి ఆశ్రమానికి, 
శాంతినికేతనమునకు కూడా యాత్ర చేశారు. దుర్గమ హిమాలయ 
యాత్రలు వారి జీవితములో ఒక ఉదాత్తమైన భాగము. అవి వారిని 
క ఒక గొప్ప ఆధ్యాత్మిక పురుషుడిగా ప్రతిష్టింప 


1942 నాటి ఉద్యమము చివరి స్థితిలో ఉండినది. 
అప్పడు వారు అనేక పర్మాయాలు సబర్మతి యాత్ర చేసారు. గాంధీ 
గారికి దర్గరగా వుండి, ప్రత్యక్ష సేవాధర్మ్యమును నేర్చుకున్నారు. ఈ 
సమయమున సబర్మతీ ఆశ్రమములో ఉంటున్న శ్రీదుర్ణాశంకర 
ద్వివేది గారు ఈవిధంగా అన్నారు- “పూజ్య ఆచార్యులవారు 
వచ్చినపుడు ఇక్కడ దాదాపు నావద్దనే ఉండేవారు. మహాత్మగాంధీ 
గారు వారియొక్క రైతు ఉద్యమ లాభములను గురించి 
తెలుసుకున్నారు. వారికి ఈవిధముగా కూడా అనిపించింది. 
“కాడు ఏ కాంగ్రెస్‌ స్వతంత్ర పోరాటము సాగించుచున్నదో, అది 
అధికారము పొందగానే మార్గము నుండి తప్పిపోవచ్చును. 


స్వాతంత్న సంగామ్ర సేనాని 21 


అందువలన స్వతంత్రము లభించగానే కాంగ్రెస్‌ తన లక్ష్యము పూర్తి 
అయినట్లుగా భావించి దానిని రద్దుచేయాలి మరియు పరిపాలన 
అధికారము గొష్ట నాయకులకు అష్టగించాలి” ఆని. 

ప్రసిద్ధి చెందిన కాంగ్రెస్‌ రాజకీయ నాయకుడు శ్రీ 
మహావీర్‌ త్మాగిగారు “నాగోడు ఎవరు వింటారు” (మెరీ కౌన్‌ 
సునేగా) అను ఒక పుస్తకము వ్రాసారు. అందులో వారు తన 
స్వతంత్ర పోరాట సంస్కరణలు వ్రాసారు. ఈ పుస్తకము యొక్క 
మొదటి నంన్మరణ గాంధీగారి మీద ఉన్నది. వారి బాధను 
వ్యక్తపరచినారు. చివరి రోజులలో కాంగ్రెస్‌ రాజకీయవేత్తలు 
స్వయంగానే వారి మాటలను ఉపేక్షించడం మొదలు పెట్టారు. 
సూర్‌ వల్లభాయ్‌ పటేల్‌ గారికి పార్లమెంటులో మెజారిటీ ఉన్నప్పటికి, 
మహాత్ముడు అయిన గాంధీగారు ఏ జవహర్‌లాల్‌ నెహ్రూగారికి 
ప్రధానమంత్రి అగుటకు మార్గము చూపించారో, అటువంటి శ్రీ 
నెహ్రూగారు కూడా వారి మాటలను తిరన్మరించారు. 
'రాజనీతితోపాటు ధర్మతంత్రము కూడా లోకశిక్షణ నిర్వహించినప్పడే 
స్వతంత్రం పరిపూర్ణము అవుతుంది, అని గాంధీగారు అంటూ 
ఉండేవారు. వారు ఆధ్యాత్మిక శక్తితోనే ఇంతపెద్ద మహాభారత 
యుధ్ధము చేసినారు. ఆశక్తినే వారు న్వర్వోన్నతమైనదిగా 
భావించెడివారు. అందులోనే నమాజహితము ఉన్నట్లుగా 


ప్రోత్సహించారు. వీరు వారి ఆజ్ఞను అంగీకరించే, ఆగ్రా నుండి 
మధథురకు 

సబర్మతీ వలెనే గాయత్రీ తపోభూమి ఆశ్రమమును 
తయారు చేసారు. స్వతంత్రముగా ప్రెస్‌ పర్పాటుచేసారు“అఖండ 
జ్యోతి” మాసపత్రికను ముద్రించుట ప్రారంభించారు. దేశమునందలి 
దాదాపు ఎనిమిది భాషలలో, పది లక్షల సంఖ్యలో ప్రతి నెల 


22 స్వాతంత్వసంగామ్ర సేనాని 


ముద్రించబడుతోంది. కాంగ్రెస్‌ రాజకీయశక్తి పొందిన లాభములు 
ఒకవైపు, వారి ధార్మిక సేవలు మరియు లాభములు, రెండోవైపు 
ముంద్రింప బడుతున్నాయి. రెండిటిని పోల్చినప్పడు యుగపురుషుడు 
పరమ పూజనీయ గురుదేవులు సండిత శ్రీరామశర్మ ఆచార్య 
(శ్రీరామమత్త) గారి భావములు వున్నతముగా ఉండేవి. వాని 
యొక్క సరి అయిన విలువ రాబోవు యుగము కడుతుంది. 

తామ్ర పత్రము బహూకరణ 

1988వ సంలో స్వర్లీయ ప్రూనమంత్రి శ్రీరాజీవ్‌గాంధీ గారు 
ఇప్టటి వరకు సన్మానము పొందని స్వతంత్ర పోరాట సైనికుల జాడ 
తెలుసుకొమ్మని అన్ని ప్రాంతీయ ప్రభుత్వాలను కోరారు. అప్పుడు 
ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వము కూడా అన్వేషించి, ఒక దివ్యమైన 
నక్షత్రమును గుర్తించనే లేదని తెలుసుకొన్షది ఆయన రాజకీయ 
అధికారము కొరకు కాకుండా, నిజమైన అర్థములో భారతదేశ 
స్వాతంత్రము కొరకు పోరాటము చేశారు. 15 ఆగష్టు 1988 
నాడు ఐ.ఎ.ఎస్‌ అధికారి సహరన్‌పూర్‌ జిల్లా కలక్టరు శ్రీహరిశ్చంద్ర 
గారు, స్వయంగా హరిద్వార్‌ చేరి, పూజ్య ఆచార్య శ్రీరామశర్మ 
గారికి విశివ్ష వరిజనుల నమక్షములో తామ్ర వత్రము 
బహుకరించారు. స్వతంత్ర పోరాట సేనాని ప్రమాణ పత్రము 
మరియు పెన్షన్‌ ఫారములు ఇచ్చారు. పూజ్య గురుదేవులు అందరికి 
కృతజ్ఞత తెలియచేశారు. వెంటనే వారు అప్పటి 'స్వతంత్ర సేనాని 
పెన్నన్‌' సహ కార్యదర్శి శ్రీఅంబికా ప్రసాద్‌ మిశ్ర గారికి ఉత్తరము 
కూడా వ్రాశారు. 

“మీ ప్రయత్నము విజయవంతమయినది. మా ఇద్దరికి 
(వారు, వారి ధర్మపత్ని శ్రీమతి భగవతిశర్మ) ఆహారము, వసతి 
ఇక్కడ లభిస్తున్నాయి. మరల పెన్షన్‌ తీసుకొని ఏమి చెయ్యాలి? 
మేము బయటకు ఎక్కడికీ పోవడం లేదు. అలాంటి స్థితిలో “పాస్‌” 


స్వాతంత్యసంగామ్ర సేనాని 23 


సౌకర్యం కూడా అనవసరమే కదా! 

పెన్నన్‌ మొత్తము 401 రూపాయలు, దీనిని మీరు 
ఏదయినా ప్రభుత్వ హరిజన సహకారనిధికి ఇఫ్టించండి. 

శుభాకాంక్షలతో 
శ్రీరామశర్మ ఆచార్య 

అటువంటి స్వతంత్ర పోరాట మహావీరుడు 2 జూన్‌ 1990 
నాడు శాంతికుంజ్‌ హరిద్వార్‌లో దేహము చాలించారు. “ప్రఖర 
ప్రజ్ఞ” రూపములో వారి సమాధి నిర్మించబడినది. అది లక్షలాది 
ప్రజలకు దేశ పునర్షిర్మాణమునకు ప్రేరణ కలిగిస్తూ వుంటుంది. వారి 
ప్రథమ వుణ్యతిథి నందర్భముగా, 27 జూన్‌ 1991 రోజున 
ప్రభుత్వము, వారి గౌరవార్థకముగా ఒక్క రూపాయి తపాలా బిక 
రంగులలో ముద్రించినది మహానీయ డాక్టరు శంకరదయాళ్‌శర్మ 
గారు కొత్త ఢిల్లీ తాల్‌ కటోరా స్టేడియంలో దానిని విడుదల చేశారు. 
మొదటి రోజున ఆ తపాలా బిక్టలు ఖర్చయినంతగా మహామనీషి 
గాంధీ గారి గౌరవార్థకముగా వెలువడిన తపాలా బిక్టలు కూడా 
ఖర్చు కాలేదని, ఆ వీభాగములో పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారి 
చెప్పాడు. ఆరోజున ఆనాటి సుప్రీమ్‌ కోర్టు ప్రభానన్మాయమూర్తి 
గౌరవనీయ శ్రీరంగనాధ మిశ్ర గారు, అష్టటి ఉపరాష్ట్రపతి డాక్టర్‌ 
శంకర్‌దయాళ్‌ శర్మ గారు వ్యక్తపరచినభావాలు శ్రీరామశర్మ గారి 
న్వతంత్ర పోరాట నహకారమునకు హ్యృదయస్సర్శవర్ణ్గనగా 
ఉండిపోయినాయి. దానిని గురించి వారు తన పుస్తకము 
“దేశవాణి” లో ఉటంకించారు. ఈకార్యక్రమము యొక్క వీడియో 
క్యాసెట్‌ శాంతికుంజ్‌ ఒక విలువైన సంపదగా భద్రపరచినారు. 
అది తపస్సులో పునీతమైన ఈ సేనాని సేవలకు ఒక ఉదాహరణ. 

న్వతంత్ర పోరాటములో వారి పాత్రగురించి 
తెలుసుకొనుటకంటే మన బాధ్యత అనేక రెట్లు అధికముగా వున్నది. 
అనేకమంది వద్ద వారి అనుపమ సంస్కరణలు వున్నాయి. వాటిమీద 


24 స్వాతంత్య సంగామ్ర సేనాని 


